చైత్రాది ద్వాదశమాస ధ్యాన శ్లోకాలు 
చైత్ర (మధు) మాసం 
శ్లో |శంఖచక్రోజ్వలకరం కిరీటోద్భాసితమస్తకం। జగదానందజనకం మధుమాసముపాస్మ హే ॥ 
వైశాఖ (మాధవ) మాసం 
క్లో ॥కొమోదకీశార్థ్ణధరం మాసంమాధవసంజ్ఞకం । గరుత్మద్వాహనగతం 23०८2 భీష్టస్యసిద్ధయే ॥ 


జ్యేష్ట (శుక్ర) మాసం 


3० 


॥ ०८०२२८० జంబ్రహ సూత్రోజ్జ్వలభుజాంతరం ॥వ్యాప్ర్రువాహసమారూఢం శుక్రంమాసముపాస్మహే ॥ 
ఆషాఢ (శుచి) మాసం 
శ్లో॥ద్విశిర్షకం చతుర్ణస్తం పన్న గేశ్వరవాహనం | ఉపాస్మహేశుచింమాసం భక్తాభీష్టప్రదాయకం॥ 
శ్రావణ (నభ) మాసం 
క్లో ॥ చతుర్క్ముఖంచాష్ట్రభుజం వరాహనరవాహనం। నభోమాసంనమామ్యుద్య క్లేశానామపనుత్తయే Il 
భాద్రపద (నభస్య) మాసం 
క్లో |పంచవక్టం దశభుజం సారంగప్రవరస్థితం। నమామ్యహంనభస్యాఖ్యం మాసమిష్టస్యసిద్ధయే ॥ 
ఆశ్వయుజ (ఇష) మాసం 
క్లో ॥షణ్ము ఖంద్వాదశభుజం భల్లూకవరసంస్థితం | భక్తాభీష్టప్రదంనిత్యం ఇషంమాసముపాస్మహే Il 
కార్తీక (ఊర్జ) మాసం 
క్లో ॥త్రినేత్రంచారుకుటిలం చారుచంద్రార్థశేఖరం । కైలాసశిఖరారూఢం ఊర్జంమాసముపాస్మహే ॥ 
మార్గశిర (సహ) మాసం 
శ్లో॥వృషారూఢంశూలపాణిం ప్రమధథావళిసేవితం। నమామిశిరసాదేవం సహాఖ్యంమాసమన్వహం॥ 
పుష్య (సహస్య) మాసం 


క్లో ॥శారికావాహనారూఢం ఖడ్గఖేటలసత్కరం | ధ్యాయామిమనసానిత్యం సహస్యమాసమాదరాతి Il 


మాఘ (తప) మాసం 
శ్లో ॥|చంద్రహాసోజ్వలకరం శుకప్రవరవాహనం। ధ్యాయామీష్టకృతే నిత్యం తపోమాసమనన్యధీః॥ 
ఫాల్గుణ (తపస్య) మాసం 


శ్లో॥ తపస్యంమాసమీడేహం కోకిలప్రవరస్థితం। బ్రహ్మసూత్రోజ్వలాం పంచకిరీటాంచితమస్తకం ॥ 


